ఆర్య క్షత్రియ సంఘం, గుంటూరు. (శ్రీశ్రీశ్రీ నిమిషాంబా దేవి అష్టోత్తర శత నామావళి) 


1) ఓం ఆర్యాయి నమః 
2) ఓం అనంతాయె నమః 
8) ఓం అంబికాయై నమః 
4) ఓం ఆర్యక్షతియ కులవర్ధిన్యై నమః 
ర్‌) ఓం అపర్జాయై నమః 
6) ఓం ఆధార శకి నమః 
7) ఓం అనిశ్వర్యై నమః 
8) ఓం అచలాయి నమః 
9) ఓం అనఘాయె నమః 
10) ఓం ఇందిరాయై నమః 
11) ఓం ఈశ్వర్యై నమః 
12) ఓం హైమాయె నమః 
13) ఓం కల్యాణ్య నమః 
14) ఓం కమల ప్రియాయై నమః 
15) ఓం కాత్యాయన్యై నమః 
16) ఓం కామరూప్వ్యై నమః 
17) ఓం కాళ్యై నమః 
18) ఓం కారుణ్య సాగరాయ నమః 
19) ఓం గాయట్రై నమః 
20) ఓం గిరిజాయె నమః 
21) ఓం గంగాయె నమః 
22) ఓం గుహాంబికాయై నమః 
23) ఓం గుణప్రియాయై నమః 
24) ఓం గౌర్యై నమః 
25) ఓం గురుస్వరూపిణ్యై నమః 
26) ఓం గుణత్రయ వివర్ణితాయై నమః 
27) ఓం జ్ఞాన రూపాయై నమః 
28) ఓం చంద్రరూపాయై నమః 
29) ఓం చూడామణి నమః 
80) ఓం చతుర్చుజయె నమః 
81) ఓం చాముంద్యై నమః 
82) ఓం చండికాయై నమః 
83) ఓం చండాయె నమః 
34) ఓం ప్రియామై నమః 
85) ఓం చంద్రార్థ మస్తకాయై నమః 
86) ఓం జాహ్నవ్యై నమః 
త7) ఉల జయభూమిష్టాయె నమః 


838) ఓం జాను సుమండలాధికృతాయై నమః 


839) ఓం జగన్నాత్రే నమః 

40) ఓం జయాయై నమః 

41) ఓం జ్యేష్టాయై నమః 

42) ఓం జగత్సృసృష్ట్రధి కారిణ్యై నమః 
43) ఓం దాక్షాయణ్య నమః 

44) ఓం దయాధారాయై నమః 

45) ఓం దుర్గాయై నమః 


ఆర్య క్షత్రియ సంఘం, గుంటూరు. 


46) ఓం త్రిపురసుందర్యై నమః 
47) ఓం నిర్గుణాయె నమః 
48) ఓం నిష్మళాయై నమః 
49) ఓం శాంతాయై నమః 


50) ఓం నారాయణ సమాగ్రితాయె నమః 


51) ఓం నిర్మదాయై నమః 

52) ఓం నియతాచారాయై నమః 
58) ఓం నిగిమాలయాయై నమః 
54) ఓం నిత్యపూర్ణాయె నమః 

55) ఓం నిత్యానందాయై నమః 
56) ఓం నిర్మలాయై నమః 

57) ఓం నిమిషాంబికాయై నమః 
58) ఓం పార్వత్యై నమః 

59) ఓం పద్మనయనాయై నమః 
60) ఓం ప్రభాయై నమః 

61) ఓం పంచస్వరూపిణ్యై నమః 
62) ఓం బాలయి నమః 

63) ఓం భవాన్యై నమః 

64) ఓం శర్వాణ్య నమః 

65) ఓం (బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః 
66) ఓం మంజులాయై నమః 

67) ఓం మంగళదేవ్యై నమః 

68) ఓం మీనాక్ష్యే నమః 

69) ఓం మేనకాత్మజాయై నమః 
70) ఓం మృధఢానై నమః 

71) ఓం మోక్షీదాయై నమః 

72) ఓం మూకాంబికాయై నమః 
78) ఓం ముక్తమునిసేవితాయె నమః 
74) ఓం రమాయె నమః 

75) ఓం లలితాయై నమః 

76) ఓం యోగ నిష్టాయై నమః 
77) ఓం యశోధరాయై నమః 

78) ఓం వాంచితార్థ ప్రదాయై నమః 
79) ఓం వైష్ణవ్యై నమః 


80) ఓం వింధ్యాచల నివాసిన్యై నమః 


81) ఓం సర్వజ్ఞానీ ప్రదాయై నమః 
82) ఓం సౌమ్యాయె నమః 


83) ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః 


84) ఓం స్మందమా తే నమః 
85) ఓం సీత్యై నమః 


86) ఓం సోమక్షత్రియ కులవర్థిన్యై నమః 


87) ఓం సావిత్రై నమః 
88) ఓం సురఖ్యై నమః 


89) ఓం స సృష్టిస్థితి సంహార కారిజ్య లం 


90) ఓం సింహరూఢాయి నమః 


కన్‌ ఇక్‌ ఇక్‌ 


91) ఓం సిద్ధిదాత్రై నమః 

92) ఓం స్రైణాయై నమః 

93) ఓం సిద్దికర్యై పరాయై నమః 
94) ఓం హిమశైల సుతాయై నమః 
95) ఓం హరాయై నమః 

96) ఓం హరిత నమః 

97) ఓం హరప్రియామయై నమః 
98) ఓం హిరణ్మయ్యె నమః 

99) ఓం హైమావత్రై నమః 

100) ఓం హేలమోహిత ధూర్జట్యై నమః 
101) ఓం శాంకర్యై నమః 

102) ఓం శ్రీకర్యై నమః 

103) ఓం శుద్దాయె నమః 

104) ఓం శరణాగత రక్షిణ్య నమః 
105) ఓం శాంభవ్యై నమః 

106) ఓం శ్యామలాయి నమః 

107) ఓం నిత్యాయై నమః 

108) ఓం శ్రీచక్ర నిమిషేశ్వర్యై నమః 


“ఉన్మేష నిమిషోత్సన్న విపన్న భువనావళిః 
అరం : కనురెప్పపాటులోనే సృతి, స్థ సిత, లయాలను 
ధి 
నిర్వహించే జగదంబ అధీనంలోనే కాలం 
నియమింపబడుతుంది. జగతిని నియమించేది కాలం. 
కాలాన్ని నియమించేది జగదంబిక. అ అఖండ 
కాలస్వరూపిణీ తత్త్వమే 'నిమిషాంబికాదేవి గా 
అర్బనలందుకుంటున్నది. 


శ్లో॥ ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి గౌరీ | 
నారాయణి త్రిపుర సుందరీ సింహవాహినే ॥ 
ధర్మవర్థిని భవానీ లసత్రినేత్రే | 
జ్రైలోక్యధాత్రి శ్రీ నిమిషాంబా నమో నమస్తే ॥ 


శ్లో వందేహం శ్రీ నిమిషాంబా దేవీమ్‌ 
కుసుమధ్వయ సంభహామ్‌ । 
శాశ్వతానంద కందాయ 
విశ్వశాంతి ప్రసిద్ధియే ॥ 


జీ॥ సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే । 
భయేభ్యః త్రాహినోదేవి నిమిషాంబా నమోస్తుతే ॥ 


నమః శ్రీ నిమిషాంబా దేవీం పార్వతి, కళ్యాణి 
సర్వమంగళదాయిని శం భువనాయ 
సిద్యర్థమ్‌ శంభో రస్వాబ్ద భారవి 
ఓం శ్రీశ్రీశ్రీ నిమిషాంబాదేవి మహా మూలమంత్రం 
“ఓం హ్రీం ఐం క్లీం శ్రీ నిమిషాంబాదేవియై నమః 


YNR GRAPHICS, GNT. 
Cell : 7032630900 


(శీశీశీ నిమిషాంబా దేవి అప్టోత్తర శత నామావళి) 


